మంత్రసిద్ధిని కలిగించే శక్తిస్తోత్రం 
(తీ యామళ తంత్రం) 


గణపతి స్తుతి : 
యస్యార్చనేన విధినా కమపీహలోకే | కర్మ ప్రసాదమపి నామఫలం ప్రసూతే। 
తం సతతం సకల సాధక చిత్తవృత్తిం । చింతామణిం కులగణాధిపతీం నమామి॥ 
ఖైరవస్తుతి : షష 

యోగినీ చక్ర మధ్యస్థం మాతృమండల వేష్టితం | 

నమామి శిరసా నాధం భైరవం భైరవీ ప్రియం ॥ 


ఓం మాతర్జేవి నమస్తే. స్తు బ్రహ్మరూపధరే£- నచే | 
కృపయా హరమే విఘ్నం మంత్రసిద్ధిం ప్రయచ్చ చ ॥ 
మహేశి వరదాదేవి పరమానంద రూపిణి ! 

కృపయా హరమే విఘ్నం మంత్రసిద్ధిం ప్రయచ్చ చ ॥ 2 


er ..: Ea 


1 


శి కుమార క్రీడనే వరే | 


శ 
కక తనా భం మంటని ప్రయచ్చ చ ॥ 3 
నతాసుత వాటాణ | 

wpe తప ఇం మంత్రసిద్ధిం ప్రయచ్చ చ ॥ 4 

వారాహి వరదే దేవి దంక్లోద్ధత వసుంధరే । 

కృపయా హరమే విఘ్నం మంత్రసిద్ధిం ప్రయచ్చ చ॥ 5 

శక్రరూప ధరేదేవి శక్రాది సురపూజితే । 

కృపయా హరమే విఘ్నం మంత్రసిద్ధిం ప్రయచ్చ చ ॥ 6 

చాముండే ముండ మాలా (స్లుక్‌ చర్చితే విఘ్ననాశిని । 

కృపయా హరమే విఘ్నం మంత్రసిద్ధిం ప్రయచ్చ చ ॥ 7 

మహాలక్ష్మి మహామోక్షే క్షోభ సంతాపహారిణి । 

కృపయా హరమే విఘ్నం మంత్రసిద్ధిం ప్రయచ్చ చ॥ 8 

మితిమాతృమయే దేవి మితిమాతృ బహిష్కృతే 

ఏకే బహువిధే దేవి విశ్వరూపే నమోలి_ స్తుతే ॥ 9 

ఏతత్‌ స్తోత్రం పఠేద్యస్తు మంత్రారంభేషు సంయతః | 

విదగ్ధాం వా సమా లోక్య విఘ్నస్తస్య న జాయతే ॥ 10 

మంత్రోపాసన చేసే సాధకుడు తాను ఉపాసించే మంత్ర జపానికీ 

ముందు గురుమంత్ర 


జపం ఒకమాల చెయ్యాలి. తరువాత యామళ 
శక్తి స్తుతిని కూడా ఒకసారి పఠించాలి. అలొ 
సిద్ధి త్వరగా కలుగుతుంది. 


తంత్రంలో చెప్పిన ఈ 


ఈర ఆకా 


